తారాగణం 


నటసామాట్‌ 
అక్కి నేని నాగేశ్వరరావు 
శారద్క కాంచన, 
నాగభూషణం 
గుమ్మడి 
రమణమూర్తి 
చం(దమోహన్‌ 
రాజబాబు 
భానూపకాళ్‌ 

అల్లు రామలింగయ్య 


అతిధినటులు | 


చలం 
సంగమేశ్వరరావు 


ల ల WNL 
పాట- 1 రచన : ని, నారాయణరెడ్డి 
పాడినవారు : పి. నుకీలు యన్‌. పి. బాలను బ్రహ్మ ణ్యం 
భాస్ట్ర ర్‌: నీ చూపులు గారడిచేసెను, నీ నవ్వులు 
పూలై పూచెను 
ఆనవ్వులలో ఆచూవులలో నిను కవ్వించేవాడెవ్వడో 
జ్యోతి; నా చూపులు గారడి చేసినా నా నవ్వులు 
పూలె పూచినా 


(నో 


ఏఒక్కరికొ అవిదక్కునులే ఆటక్కరిదొంగవునీ వేలే 


భాస్త్రగ్‌: నీమోమే ఒక చంద్రబింబం! దానికి 
ముచ్చశైన పుట్టుమచ్చ అందం! 
ఆ అందం చూసీ నీ ముందుకు దూకీ' 
ఎందరు యువకులు తొందరపడి 
నిన్నెత్తుకు పోతారో నేనేమై పోతానో? 

( "నా చూపులు, 

"జ్యోతి; మగసిరిగల సొగసైన దొరవు! అందుకు 
సరిపడు సిరులన్నా కలవు! 
నీ పక్కన మూగ, తమ మక్కువ చూపే 
చక్కనిపడుచుల చెక్కిలితళుకుల చిక్కుకుపోతావో 
నీ చెలినే మరిచేవో? ॥నీ చూపులు! 


| జ్యోతి: చిగురించిన యీ అనురాగం 
} వికసించునులే కలకాలం! 


భాస్ట్రర్‌:నీ వలపే నేనై. 
జ్యోతి: నా వెలుగే నీవై 
_ ఇద్దరు; కమ్మని మమతల బంగరు మేడల 
కలలే కందామా, కలలే కందామా! 


పాట = 2 రచన : కొనరాజు 
పాడినవారు : యస్‌. పి. బాలన్ముబహ్మణ్యం, బృందం 


రాము ; ఓ దేవా! ఆనందరావా! 
వందిమాగధుల బోధలనుండి బైటపడి 
కష్టజీవుల గోడు వినిపించుకో వయ్యా.... 


కార్మికులు : గుళ్ళో దేవుడు కళ్ళుమూసుకొని కూర్చుని 
వుంటే ఏముంది 

భక్తులు చేసే పాపాలకు యిక హద్దూ 
పద్దూ లేకుంది గుళ్ళో 

కష్టపడి రోజంతా పనిచేయడం మావంతు 
క్లబ్బుల్లో తాగి తందనాలాడడం మో వంతు 
ee న్యాయం? 

రాబందుల్లా మోదళారులు రక్తం పీలుస్తున్నారు 
కడుపులుగొట్టీ గుంటనక్క లై 'కమిషన్లుత్రీస్తున్నారు 
॥భక్తులు॥ 


నోరూ వాయీలేని పశువులము కాము 
ఉడుకు నెత్తురువున్న మనుషులం మేము 
ఇన్నాళ్ళు ఏలాగో ఓర్చుకున్నాము 
ఇక మో పప్పులుడకవని చెపుతున్నాము 
లేనివాళ్ళ యీ ఆక లిచిచ్చు 
రేగిందంకే తిప్పలు తెచ్చు 


కపట భక్తులా గెంటకపోతే 
మూలవిరాట్టు'కే మోసం వచ్చు ॥భక్తులు॥ 


లై i ల్ల కక్‌ | 


పాటక రచన : దాశరధి 
పాడినవారు పి. : నుశీల 
రాధ : పాడెద నీ నామమే గోపాలా! 
హృదయములోనే పదిలముగానే 
నిలిపితె నీ రూపమేరా ॥పాడెద॥ 
మమతలతో నే మాలికలల్సి నిలిచితి నీకోసమేరా! 
ఆశలతో నే హారతిచేసీ వేదములు పూజింతుఠారా 


॥పాడెద॥ 

నీ మురళీగానమే పిలిచెరా 

కన్నుల నీమోము కదలెనులేరా 

పొన్నలుపూచే బృందావనిలో 

వెన్నెల కురిసే యమునాతటిపై 

సీ సన్నిథిలో జీవితమంతా 

కానుక చేసేను రారా ॥పాడెద॥ 
పాట. 4 రచన : ఆరుద 


పాడినవారు । పి. నుశీల, ఘంటసాల 
శోభ : హలో సారు! భలేవారు! చెలివలపుతెలుసుకోరు! 
'పైకెంతో చల్లనివారుు, తమరెంతో అల్ల రివారు 
నా మనసు డో చినారు! 


శేఖర్‌ ; చాలు చాలు సరసాలు! 
ఇక దూరంగా వుంకేనె మేలు 
శోభ ; రానిమ్ము రాన ఏమైనకానీ 
నా యింపు నా సొంపు నీసొమ్ము "కాదా? 
నాతోడు నీవై నీనీడ-నేనై '-..5 ౧౩ i 
“కలవాలి, కరగాలి, కావాలి జకటిగాా-చాలు! | 


urs sss 
శేఖర్‌ : రావాలి రావాలి సరియైన అదను 
| ఆనాడు యివ్వాలి నీ నిండు మనసు 
ఆలోగ నీవు ఆవేశపడకు 
ఆకాశ సౌధాలు నిర్మించరాదులే ॥హలో॥ 
శోభ : అనురాగ బంధాలు సడలించవద్దు 
పెనవేయు హృదయాలు విడదీయవద్దు 
శేఖర్‌ : నీలేత వలపు ఆమోదమైనా 
బంగారుస్వప్నాలు పండేది ముందెప్పుడో ॥హల్డో॥ 


పాటం-35 ఈఠచన : దాశీరిధి 
పాడినవారు : పి. నుశీల, మంటసాల 
శేఖర్‌ ; కొంశెపిల్ల! కోరుకున్న జంట దొరికింది 


వంటయింటి కుందేలై చేత జిక్కింది 
శోభ ; (బహ్మచారి! వంటయింటి బాధ తప్పింది 
కళ్ళలోన "పెళ్ళిసొగసు గంతులేసింది 
శేఖర్‌ ; కవ్వించి నవ్వించు గడుసైనదానా 
ఈ వింత సిగ్గేల నీమోములోన 
శోభ : ననుచూసి న సైగచేసె 
నునుసిగ్గు పరదాలు కనులందు వాలె 
శేఖర్‌ 2 నీ తీపి కలలన్ని నిజమైన వేళ 
సరదాల' నాతోటి సరితూగరావా ॥బహ్మ॥ 
శోభ ; చెలికాని అధరాల చిరునవ్వు నేనై 
నిండైన ప్రణయాలు పండించుకో నా 
శేఖర్‌ : చెలి నీలి కురులందు సిరిమలె నేనె 
పరువాల మురిపాలు విరబూయరానా 
1! శోభ ; అందాల మనపేమ బంధాలలోన 
హృదయాలు పెనవేసి విహరించుదామా ॥కొంకు॥ 


పాట - 6 J 

పాడినవారు : పి, నుశీల &ి యల్‌ ఆర్‌ 
చిరునవ్వుల కులికేరాజా సిగ్గంతా జలికే ఠాజబీ * 

సరిజోడూ కుదిరిందిశే!సరదాలకులో శే లేదులే 


కనకానికి లొంగనివాళ్లీ, కాంతంకే పొంగనివాణీ - 
ముచ్చమైన ముద్దులగుమ్మ మోజుదీర వలచింద | 
చేతిలోన చెయి వేయమంది చెప్పినట్టు వినుకోమంది! = 
బుద్ధికలిగి వుండకపోతే బుగ్గపోట్లు తింటావండి 1 చిరు! ౪ 
అంతస్థులు చూడకుండా, ఐశ్వర్యం ఎంచకుండా 
చక్కనైన నడవడిచూచీ చల్లని మనసిచ్చాడమ్మా! 
హజంతోటి నడిచావం క్కు చులకనగా చూశావం టు 
మడతచపాతీలువేసి బడితెపూజ చేస్తాడమా, సై చిరు! 


మా కష్టం తెలిసినబాబు నీ జతగాడయినాడమ్మా! 

చిలకా గోరింకల్లాగ కిలకిలమని కులకండమ్మా! 

సరసాల్లో గుమ్మయిపోయి జలసాల్లో చిత్తయిపోయి | 

మమ్ము కస మరిచారంకే దుమ్ముదులిపి వేస్తా మయ్యో | 
చిరు! 


పాట- 7 


రాథ : చిన్నారి పైెడిబొమ్మా! కన్నీరు ఎందుకమ్మా? 
స్వే తల్లి బాధ మరచి నిదురించవే 
5 పోపమెరుగని నీవు నా పాపవైనావమ్మా ' 
రేపటి నీబ్రతుకును తలచి రేయిపగలు వగచేనమ్మా 
॥చిన్నారి॥ ై 


జూలిలేని శిలకే నేను తాళిలేని సతినైనాను 

దిక్కులేని తల్లిని చూచి వెక్కి వెక్కి ఏడుస్తావా 
చిన్నారి! 

చల్లని నీ నవ్వులకోసం చావలేక జీవించేను 

నివుక dA హం నేనుచూడ లే నేతల్తి ల్లి॥చిన్నారి॥ 


|పాట-8 శచన 4 ఆరుద 


శేఖర్‌ : 


పాడినవారు పి సుశీల, ఘంటసాల 


: సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు 


చిన్నారి పాప నవ్వులు! 


; మాయింటి వెలుగు మా కంటి వెలుగు 


బంగారు జోతుల దీవెనలు! 


: పాపాయి గెంతులు తువ్వాయిచెంగులు 


తూరీగలాగ దొరకదు 


2 పరుగులు తీస్తే పండుగ, ఉరకలు వేస్తే వేడుక 


మా జ్యోతి చెందులే ఆదాల విందులు॥సన్న జాజి॥ 


; తాతయ్య మోసాల ఉయ్యాలలూగేను 


అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను 
ఆడిన ఆట అల్లరి పాడిన పాట పల్లవి 
మా జ్యోతిమాటిలే వరహాలమూటలు ॥సన్న॥ 


ఆకొంకు చేష్టలు ఆ చిలిపిచూపులు 
ఆనందమొసగే వరములు 


శోభ ; ఇరుగుపొరుగు మెచ్చగా యింటిలిపాదికి నచ్చగా 


చిరంజీవి పెరగాలి బంగారు తల్లి గా! ॥సన్న॥ 


పాట-9 రచన : కొనరాజు 
పాడినవారు : వనంత, పిఠాపురం 


లచ్చి 


లచ్చి 


లచ్చి శ 


లచ్చి 


లచ్చి ది 


౩ చిలకలాంటి చిన్నదానా! రావే వయ్యారి జాణ! 
; తప్పతాగి తన్నావులే, సిగ్గులేక చేరావులే 


చాకులాంటి కు[రవాడా చాల్లే సరసాలుపోరా 


: నీవక్కడా, నేనిక్కడ్యా నామోజు తీరేది 


యింకెక్కడా? 


: అయ్యగారి సీసాలొ అడుగుబొడుగు చుక్కేసి 


తీక్కకా స్త రేగ్గానె తైతక ్కలాడేవు 


: ఈ తప్పు కాయమంటా, నే చెంపలేసుకుంటా 


నువు చెప్పినట్టు వింటా ఓపిల్లా! రసగుల్లా ॥చాకు॥ 
పెళ్ళిగాకముందే మొ (పేమ ఒలకజబోశావు 
మోజు తీరిపోయినాక 'ప్రేటు ఫిరాయించావు 


; మందులోని మహిమగాని, మనిషిలోన మార్చు లేదు 


అమ్మతోడు ఒన్టేసి అసలు మాట చెప్పేశా 


:నీ మాటలన్నీ రూట్కా అరె నీటిలోన మూట 


నీ కిప్పుడిదేపాట, యీతంట వద్దంటా ॥ చిలక॥ 


: ఇంటింటా యింతేల్కే ఆలూమగలతగువుమామూ లే! 


తగువులాడుకుం కునే తమాషాగ వుంటాది 
రోజు రోజుకు మోజు రేకెత్తుతుంటాది ॥చిలక॥ 


శీ పద్మనాభ, విజయవాడ-కి. 


ఛాయ్యాగహణ దర్శకుడు... .. .- | = 


సంగీత దర్శకుడు 
ప్రేబాక్‌ 


సారశేతిక నిపుణులు." 


hire, ana 


PRT 781, 
పి. యన్‌. సెల్వరాజ్‌ 
యస్‌. రాజేశ్వరరావు 


పి. నుీల, మంటసాల, యల్‌ .ఆర్‌. ఈశ్వరి 
బాలను బహ్మణ్యం, పిఠాపురం, వనంత 


ష్‌ 
శబ్ద గ్రహణ దర్శకుడు... ఎ. కృష్ణన్‌, బి.వి. 
సాంగ్‌ రికార్డింగ్‌ శ్రీ రీ రికార్డింగ్‌ పి. వి, కోటేశ్వరరావు,జెమిని) 
మాటల రికార్డింగ్‌ జి. గోఖలే 
కళాదర్శకుడు జి. వి. నుబ్బారావు, బి.ఏ. 
నృత్యదర్శకులు శ క గుర్‌, నుండర్‌ 
ఎడిటింగ్‌ యం. యన్‌. మణి. 
మేకప్‌ చౌదరి 
కాస్ట్యూమ్బు జీనార్డు, బోదులు 
స్ట్‌ల్బు గ్‌ యం. నత్యం (జై హింద్‌ సూడియోన్‌) 
పబ్లినిటీ = ఈశ్వర్‌ 
న్‌ is 
(డైస్‌ పబ్లిసిటీ N.YsK. R. 
స్టూడియో శ్రీ సారధి న్లూడియోన్‌, హైదరాబాద్‌ 
(ప్రోసెసింగ్‌ డం యస్‌, రాజన్న 
అసోసియేట్‌ దర్శకుడు ఆర్‌, శ్రీనివానరావు 
నహాయదర్శకుడు కె. రామిరెడ్డి, 8. 50,, D. 0. 


నహ నిర్మాతలు : 


- పి. గంగాధరరావు, బి. జ, 


J 
| 
జి. (ప్రసాద్‌, బి. వి. 


అన్నపూర్ణ ఫిలింన్‌ రిలీజ్‌ 


గ్రీన్‌ ప్లే ఏ దుక్కిపాటి మధునూధనరావు 
కథ మాటలు : పినిశెట్టి శ్రీరామమూర్తి 
పాటలు : కొనరాజు, దాశరధి, ఆరుద్ర, 

డా॥ సి. నారాయణరెడ్డి 


